మార్గశిర మాస విశిష్టత 


http://www.vipravanam.com 





“మార్గశీర్హ ' మాసము ఒక విలక్షణమైన మాసము. “మార్గశీర్షము' అంటేనే మార్గములందు శ్రేష్టమైనది. 
ఉపయోగకరమైనదని అర్థం. ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తిమార్గము. శీర్షప్రాయమైన ఈ మార్గము 
మిగిలిన మార్గములన్నింటికన్నా ప్రధానమైనది, ప్రాముఖ్యతతోపాటు పవిత్రత కూడా ఏర్పడటంచే ఇది శ్రేష్టమైనది. శ్రీ 
మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం. 

“బృహత్సామ తథాసామ్నాం- గాయత్రి ఛందసా మహం- మాసానాం మార్గశీర్జోహ- బుతూనాంకుసుమాకరం” అనే 
శ్లోకంలో మార్గశీర్గాన్నీ నేనే, ఆరు బుతువులలోనూ పుష్పసౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో 
బృహత్సామాన్ని నేనే, ఛందస్సులలో గాయత్రి ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని 
విభూతి యోగంలో సాక్షాత్తు శ్రికృష్ణపరమాత్ముడే పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న 
మాసమిది. 

శ్రీ సూర్య భగవానుడు పనేనండు నెలల్లో నెలకి ఒక మాసము చొప్పున మారుతూ ఉండేదాన్ని “సంక్రమణము” 
అంటారు. మనకు సంవత్సరానికి పనేనండు సంక్రమణములు వస్తాయి. సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోనికి 
ప్రవేశించడం వృశ్చిక సంక్రమణము అంటారు. ఈ మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీ దేవికి, 
సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసము. పవిత్రమైన 'భగవద్గీత' జన్మించిన మాసం. 
ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం, పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం 
చేయవలెను. శ్రీ విష్ణుతోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో ఓం 
దామోదరాయనముః, ఓ నమో నారాయణయనమః అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం. 
ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని మృత్తికతో, తులసి ఆకులను తీసికొని “ఓం నమో 
నారాయణాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. 
మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీని పూజిస్తూ “మార్గశిర లక్ష్మీవార వ్రతం” చేయడం, ద్వాదశి అభిషేకంవల్ల 
ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మి కపరంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మార్గమాసంలో భగవంతునియందు 
లయించవలెనన్న తపనగల వారు అందరూ ఈ మార్గశిర మాసములో వైష్ణవప్రధానమైన లక్ష్మీ వ్రతాన్ని ఆచరించుటకు 
అర్హులే. 

ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి 'మదుసూధనుడు' 
అనే నామముతో శ్రీ మహావిష్ణువును పూజించవలెను. ఈరోజునుండి ధనుర్మాసం ప్రారంభమైనట్లే. ఈ రోజునుండి ప్రతిరోజు 
విష్ణ్వాలయాలలో ప్రత్యేక అర్చనాదులు జరుగుతాయి 'మార్గళివ్రతం' అనే పేరుతో గోదాదేవి ఈ ధనుర్మాసమంతా విష్ణు 


వ్రతాన్ని చేపట్టి రోజుకొక్క పాశురంతో స్వామిని కీర్తించింది. మార్గశీర్ణంలో మృగశిరతో కూడిన పూర్ణిమ శ్రేష్టం. ఈ మాసంలో 
లవణం దానం చేయటం, ఈ మార్గశిర మాస విధులను పాటించడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. 
వల్లూరి పవన్‌ కుమార్‌ 


- బ్రాహ్మణ సేవా సమితి, గ్రేటర్‌ వరంగల్‌ 


